నవశిక్షిత సాహిత్యమాల 


తోటల పెంపకం 


రచన 


అ. రాఘవయ్య 


బు(తాలు 


సంతోష్‌ గుప్త 





నేషనల్‌ బుక్‌ అనై, ఇండియా 


విద్యా వనరుల కెందదం హైదరాబాదు. ఆంధప 
దేశ్‌ మరియు నేషనల్‌ బుక్‌ టటస్ట్‌. ఇండియా సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌ 
గ్గ 


షాప్‌లో తయారు చేయబడినది. 


ISBN 81-237-31 57-4 


(ప్రథమ ముద్రణ 2000 (శక 1922) 

© ఎ. రాఘవయ్య, 2000 

THOTALA PEMPAKAM (Telugu Original) 

రూ. 8.00 

డెరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (టన్ట, ఇండియా, ఎ-5, (గీన్‌ పార్క్‌, 
న్యూడ్డీల్లీ- 100016 ద్వారా ప్రచురింపబడినది. 


తోటల పెంపకం 


కొందరికి ఇంటి ముందు ఖాలీస్థలం ఉంటుంది. అందులో 
రకరకాల మొక్కలు పెంచుతారు. ఇలా పెంచే చిన్న 
తోటలు అందం ఇస్తాయి. ఆదాయం పెంచుకోటానికి 
సహాయపడతాయి. 

తోటలు పెంపకంలో మంచి ఆదాయం పొందే అవ 
కాశం ఉంది. తోటల పెంపకానికి అనుకూలమైన నేల 
కావాలి. నీటి వసతి ఉండాలి. అనేక జాగతలు తీసుకో 
వాలి. ఎరువులు వేయాలి. మొక్కలకు వచ్చే రోగాలు 
తెలుసుకోవాలి. వాడవలసిన మందులు వాడాలి. 

కూరగాయలు దుంపలు తోటల నుండి వస్తాయి. పండ్లు, 
సుగంధ [దవ్యాలు కూడా అంతే. కూరగాయలు అనేక 
రకాలు. అందులో కొన్ని సాగుచేయటం తెలుసుకుందాం. 


టమాట 


టమాట శీతాకాలం పంట. దీనికి ఇసుక నేలలు, బంక 
నేలలు రెండూ అనుకూలమే. నీరు ఇంకే నేలలు అధిక 


దిగుబడికి అనుకూలం. 

నారు మడిలో మాగిన పశువుల ఎరువు వేయాలి. 
రోగాలు రాకుండా చూచుకోవాలి. తగుమాత్రం బోర్లో 
మిశమంతో నేలను తడపాలి. ఇందు వలస రోగాలు 
రావు. నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులు మంచి 
వి. ఇవి మొక్కలు నాటే సమయంలో వేయాలి. ఎప్పటి 
కప్పుడు కలుపు మొక్కలు నాటే సమయంలో వేయాలి. 
ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు పకి వేయాలి. తెగుళ్ళు 
రాకుండా మందులు వాడాలి. తెలిసిన వారినుండి సల 
హాలు పొందాలి. న్‌ 

టమాటలలో 75 నుండి 80 రోజుల్లో పంటకు వచ్చే 
రకం ఉంది. హెక్టారుకు రెండు వందల క్వింటాళ్ల దిగుబడి 
వస్తుంది. పి.క.యం-1 పంట ఉంది. దీని కాల పరిమితి 
135 రోజులు. దీని దిగుబడి హెక్టారుకు 32 టన్నులు. 

ఎకరా సాగుకు ఖర్చు ఎనిమిది వేల రూపాయలు 
అవుతుంది. ఆదాయం ఇరవై వేల రూపాయలు ఉంటుంది. 


వంకాయ 


భాగ్యమతి రకం వంగ చెట్టు కొమ్మలు, రెమ్మలు కలిగి 
ఉంటుంది. గుత్తులతో అధికంగా కాస్తుంది. భాగ్యముతి 
రకం వంకాయను కాయ తొలుచు పురుగు ఆశింపదు. 


దీనికి వెర్రి తెగులు తక్కవగా సోకుతుంది. వంకాయలో 
గుండ్రం రకం ఉంది. దీనిని “పూసా రౌండు అంటారు. 

దీని నారు మడి 1%3 మీటర్లు ఉంటుంది. నాలుగు 
మడుల్లోని నారు ఎకరా పొలంకు సరిపోతుంది. నారు 
30 లేక 35 రోజులకు నాటటానికి తయారవుతుంది. 
భాస్వరం, స|త్రజని, పొటాష్‌ ఎరువులు వేయాలి. తగు 
సమయంలో తగినంతగా వేయాలి. చెట్టుకు రెండు కిలోలు 
పెగా కాయల దిగుబడి వస్తుంది. 

పేను, ఆకు మచ్చ తెగులు, అక్షింతల పురుగు ఆశిం 
చకుండా చూడాలి. ఇందుకు కార్బరిల్‌ 50 శాతం 
మందు వాడాలి. కార్బరిల్‌ 2 |(గాములు లీటరు నీటిలో 
కలిపి పిచికారి చేయాలి. మందులు వాడిన ఐదు రోజుల 
తరువాతనే కోత కోయాలి. 

దీని సాగుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు 
కావాలి. ఐరవె వేల వరకు ఆదాయం ఉంటుంది. 


బెండ 


దీనిసాగుకు నేలను దున్నటం అవసరం. నాలుగు లేక 
ఐదు సార్లు దున్నాలి. వరసలలో మొక్కకు మొక్కకు 
మధ్య ఎడున్నర సెంటీ మీటర్లు ఎడంగా ఉండాలి. విత్తుటకు 
ముందు పశువుల ఎరువు వేయాలి. బాగా కలియ దున్నాలి. 





నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులు వెయ్యాలి. తక్కువ 
స్థలంలో అయితే నేలను తవ్యాలి. తరువాత తిరగేసుకోవాలి. 

కలుపు పెరగకుండా చూడాలి. విత్తిన నలభై రోజులకు 
కాయలు కోతకు వనాతాయి. తరువాత కోతలు మూడు 
లేక నాలుగు రోజులకు వస్తాయి. 

కాయ తొలుచు పురుగులకు కార్బరిల్‌” వాడాలి. దీనిని 
నిటిలో కలిపి పిచికారి చేయాలి. 

బెండ సాగుకు వెచ్చని వాతావరణం అవసరం. 
ఇందులో మేలు రకం వంగడం 'పునాసవాని.” దీని వలన 
ఎక్కువ దిగుబడిని పొందగలరు. 

బెండసాగుకు పెట్టుబడి పెద్దగా ఉండదు. ఎకరాకు 
ఆరువేల రూపాయలు చాలు. పదిహేను వేలు ఆదాయం 
రాగలదు. 


ఆకు గోబి (కాబేజి) 


దీనిని పొలాలలోనే కాదు, ఇంటి ఆవరణంలో కూడా 
వెయవచ్చు. మొక్క కాండం చుట్టూ ఆకులు గుంపుగా 
పెరుగుతాయి. ఈ ఆకులు మొగగా తయారవుతాయి. ఈ 
మొగ్గను ఆకుగోబి అంటారు. కాబెజి అని కూడ అంటారు. 

ఇది శీతాకాలం పంట. దీనికి చల్ల దనం, తేమ కావాలి. 
ఒం|(డు, బంక మన్ను నేలలు మంచివి. 


7 


ముందు గింజలు చల్లాలి. నారు మొక్కలు నాటటానికి 
అనుకూలంగా పరుగుతాంయి. ఇందుకు నాలుగు 
వారాలనుండి ఆరు వారాలు పడుతుంది. నారు మొక్కలను 
వరుసలలో నాటాలి. 

పశువుల పేడ ఎరువుగా వేయాలి. అమోనియం 
సల్పేట్స్‌ సూపర్‌ ఫాస్పేట్‌ ఎరువులు వేయాలి. రకరకాల 
రోగాలు రావచ్చు. ఇందుకు రకరకాల మందులు వాడతారు. 

ఆకు గోబిలో విటమినులు బాగా ఉంటాయి. దీని సాగుకు 
పెట్టుబడి ఐదు నుండి ఆరు వేల రూపాయలు కావాలి. 
ఆదాయం పదిహేను వేలు రాగలదు. ఒక్కోసారి ఇంకా 
ఎక్కువ రావచ్చు. 


పువ్వు గోబి (కాలీ ప్లవర్‌) 


దీనిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఆకు 
గోబికి తీసుకునే జాగతలు దీని సాగుకు కూడా తీసుకోవాలి. 

నాలుగు లేక ఆదు వారాలలో నారు తయారవుతుంది. 
నారునునాటే ముందు నేల పొడిగా వుంటే తడి పెట్టాలి. 
నాటిన తరవాత నత్రజని ఎరువు వేయాలి. ముదిరిన 
నారును వాడకూడదు. 

దిని దిగుబడి బాగా ఉంటుంది. సాగుఖర్బు 
మామూలుగా ఆరు వేల వరకు ఉంటింది. ఆదాయం 


8 


పదిహేను వేలు వచ్చే అవకాశం ఉంది. 
దుంపలు 


దుంపకూరల సాగు వలన కూడా ఆదాయం పొందవచ్చు. 
ఆలుగడ్డ, చామ గడ్డడలను ఎక్కువగా వాడతారు. వాటి 
సాగు గురించి తెలుసు కుందాం. 


/ 
ఆలుగడ్డ (బంగాలళా దుంప) 


ఆలుగడ్డలు నూరు నుండి నూట ఇరవై రోజులలో కోతకు 
వస్తాయి. విటికి చల్లని వాతావరణం కావాలి. ఈ పంట 
వేసిన నేలలో నీరు నిలువ రాదు. దీనిని కొన్ని ప్రాంతాల్లో 
రబి పంటగా పండిస్తున్నారు. 

తెగులు లేని దుంపలను విత్తనంగా వాడాలి. బోదెకు 
15 లేక 20 సెంటి మిటర్ల ఎడంగా దుంపలు నాటాలి. 
న్యత్రజల, భాస్వరం పొటాష్‌ ఎరువులు వేయాలి. సమయం 
చూచుకుని ఎది వేయాలో ఆలోచించాలి. 

దీని ఆకులు లేత పసుపు రంగులో ఉంటాయి. ఈ 
ఆకులు గోధుమ రంగులోనికి మారతాయి. అప్పుడు 
దుంపలు (త్రవ్యటాణకి తయారయినాయని గుర్తించాలి. 

ఆలుగడ్డ మొక్కలకు దుంప పురుగు, అదెపురుగులు, 





ఎల్చు పురుగులు నష్టం కలిగిస్తాయి. అక్షింతల 


రసం 
పురుగులు కూడ ఆశింపవచ్చు. నివారణకు పొలిథియాన్‌, 
ఎండో సల్పాన్‌, మలాథయాస్‌, సెవిస్‌ మందులు వాడాలి. 
ఈ పురుగు మందులు నీటితో కలిపి పిచికారి చేయాలి. 

పాతిక వెల పెట్టుబడి ఎకరంలో ఆలుగడ్డ సాగు 
చేయటానికి కావాలి. యాభై వేల రూపాయల ఆదాయం 
పొందవచ్చు. 


చామగడ్డ 


చామగడ్డ నాటటానికి నేలను దున్నాలి. మూడు నాలుగు 
10 


సార్లు దున్నాలి=ఆఖరు దుక్కిలో పశువుల ఎరువు వేయాలి. 
దీనిని వరుసలలో నాటాలి. వరుసల మధ్య 60 సెంటీ 
మిటర్ల ఎడం ఉండాలి. చామగడ్డను చామదుంప అని 
కూడా అంటారు. 

హెక్టారుకు దాదాపు వేయి కిలోల విత్తనపు గడ్డలు 
అవసరం. ప్తతి గడ్డ బరువు 40 లేక 50 (గాములు దాకా 
ఉంటాలి. నాటటానికి ముందు తెగులు రాకుండా 
“అగలాల్‌” మందులో శుభం చేయాలి. ఈ మందు 10 
లీటర్ల నీటిలో కలపాలి. అందులో దుంప ముంచితే 
అవుతుంది. 

చామగడ్డ ఆకుపై జింకు లోపం రావచ్చు. దీని 
నివారణకు జింకు సల్వట్‌ [దావణం పచికారి చేయటం 
మంచిది. 

శతముఖి రకం చామగడ్డ మెలెనది. దీనిని బావుల 
[కింద తోటలలో పండిసారు. పెరటిలో కూడా వెసుకొవచ్చు. 
దీని పంటకాలం 150 నుండి 180 రోజులు. ముందు 
ఆకులు పసుపు రంగులోనికి మారతాయి. ఆకులు ఎండిన 
తరువాత చామగడ్డ [తవ్వ తీయాలి. దిగిబడి హాక్టారుకు 
20 టన్నుల వరుకు ఉంటుంది. అంటేఎకరాకు దిగుబడి 
ర టన్నులు వస్తుంది. 

దీని సాగుకు ఎకరాకు ఖర్చు 16 వేల వరకు ఉంటుంది. 
ఆదాయం సుమారు 30 వెల రూపాయలు ఉంటుంది. 

11 


పండు 
ఠా 


పండ్లు తినటం ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరానికి మేలు 
చేసాయి. రకాన్ని పెంచుతాయి. వాటిలో విటమినులు 
దండిగా ఉంటాయి. కొన్ని పండ్ల తోటలను గురించి 


తెలుసుకుందాం. 
మామిడి 


ఇది మన జాతీయ ఫలం. పండ్లలో దీనిది మొదటి స్థానం. 
అన్ని వ్యవసాయ భూముల్లోను మామిడి తోటలు 
పెంచవచ్చు. మనం వాడే రకాలలో బంగనపల్లి, నీలం, 
మల్లోబా, జహంగీర్‌ ఉన్నాయి. జలాల్‌, సువర్హరేఖ రకాలను 
ఊరగాయకు వాడతారు. మామిడి రసాలలో చిన్న రసం, 
పెద్ద రసం, చెజకు రసం పండ్లు వాడతారు. 

దీని సాగుకు భూమి తగినంత లోతుగా దున్నాలి. 
1x1x1 గుంతలు తవ్వాలి. మామిడి మొక్కలు వరుసలో 
నాటాలి. 8 లేక 10 మి. దూరంగా అంట్లు నాటాలి. 
పశువుల ఎరువు, సూపర్‌ ఫాస్పేట్‌ బి. హెచ్‌.సి పౌడరు 
10 శాతం గుంతల్లో నింపాలి. అంటు మొక్కను చిన్న 
కొయ్యకు కలదకుండా కట్టాలి. మొక్క వయసునుబట్ట 


12 


నత్రజని, భాస్వరం, పొటాష్‌ వేయాలి. మామిడి పంటకు 
రావటానికి ఐదు సంవత్సరాలు పడుతుంది. పూర్తి పంట 
రావటానికి 10 నుండి 14 సంవత్సరాలు పడుతుంది. 
దీనిని ఇంటి ఖాళీస్థలంలో వేయవచ్చు. వెడల్పయిన 
పొలాల గట్లు మీద వేసినా ఆదాయం వస్తుంది. 
మామిడి చెట్లను పెంచటానికి ఎక్కువ ఖర్చు చేయాలి. 
మొత్తం మీద ఎకరాకు ఖర్చు ముప్పయి వేల రూపాయలు 
ఉంటుంది. కాపుకు వచ్చే వరకు మామిడి తోటల్లో ఇతర 
పంటలు వేయ వచ్చను. ఇలా వేసిన పంటలను అంతర 
పంటలు అంటారు. అంతర పంటల మిదవచ్చే 





ఆదాయంతో మామిడి తోటలకు సాలీనా కావలసిన ఖర్చు 
భరింపవచ్చు. పూర్తిగా కాపుకువచ్చిన తరువాత ఎకరాకు 
5000 రూపాయలు ఖర్చు ఉంటుంది. సంవత్సరానికి 
ఆదాయం రూ.15 వేలు వరకు రాగలదు. 


నారింజ, నిమ్మ 


నిమ్మ, నారింజ, బత్తాయిలు, కమలా ఫలాల సాగులో 
పెద్ద తేడా ఉండదు. చీనీ, సాత్కూడి, అరంజి, మొసాంబి, 
బతాయి, నారింజ రకాలకు చెందినవఐ. నిమ్మలో ష పులుసు 
నిమ్మ, సన్న నిమ్మ, కార్టీ నిమ్మ, సాదా నిమ్మ రకాలు 
ఉన్నాయి. 

ఏటి చెట్ల మధ్య దూరం ఆరు మిటర్లు ఉండాలి. ఎకరాకు 
106 చెట్లు నాటవచ్చు. నాటేముందు. గుంతలు తవ్వాలి. 
ప్రతి గుంటకు తట్ట పశువుల ఎరువు కావాలి. కిలో సూపర్‌ 

స్పేట్‌ కావాలి. ఈ రెండూ మట్టిలో కలిపి గుంటలు 
నింవాలి. ఒకటి రండు వారాల తరువాత మొక్కలు నాటాలి. 
చెట్ల మధ్య మూడు సంవత్సరాల వరకు అంతర పంటలు 
వేయవచ్చు. వేరుశనగ, అలసంద, పెసలు, పిల్లి పెసర, 
జనుము ఉలవ వేసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చు 
కలిసివస్తుంది. 

చెట్లకు తెగుళ్ళు, రోగాలు రాకుండా చూడాలి. మంగు 


14 


తెగులు, తెల్ల పురుగు ఆకులకు సోకవచ్చు. నివారణకు 
'వెట్టబుల్‌ సల్పర్‌” బాగా పనిచేస్తుంది. దీనిని రెండు 
[గ్రాములు లీటరు నీళ్లలో కలిపి మూడు సార్లు (సే 
చేయాలి. ఆకు మడతకు “మోనోక్రోటో పాస్‌ 40 ఇ.సి.” 
మందును నీటిలో శ్రలిపి పిచికారి చేయాలి. తెగుళ్లు, 
వాడవలసిన మందులు గురించి తెలిసిన వారి నుండి 
సలహాలు పొందుతూ ఉండాలి. 

కాపుకు వచ్చే వరకు ఎకరాలో ఖర్చు 30 వేల రూపా 
యలు ఉంటుంది. అదాయం మొదటి కాపుకు పది వేల 
రూపాయలు ఉంటుంది. కాపు కాపుకు ఆదాయం పెరు 
గుతుంది. 50 వేల రూపాయల వరకు ఆదాయం పెరిగే 
అవకాశం ఉంది. 


జామ 


జామ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమే! ఒండు 
నేలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. 

అంట్లు నాటటం వలన దీని వ్యాప్తి జరుగుతుంది. 
జామ చెట్లు చాలా ఇళ్ళలో పెంచుతారు. 

జామ అంట్లు నాటటానికి జూన్‌, జూలై, అక్టోబరు, 
నవంబరు మానాలు అనుకూలంగా ఉంటాయి. మొక్కల 
వయసును బట్టి ఎరువులు వాడాలి. సంవత్సరం వయసు 


15 


మొక్కకు పశువుల ఎరువు 15 కిలోలు వేయాలి. నాలుగు 
సంవత్సరాల వయసుకు 60 కిలోలు వేయాలి. అమో 
నియం సల్ఫేట్‌ ఒక కిలో, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ అర 
కిలో, సూపర్‌ పాస్పేట్‌ ఒక కిలో వేయాలి. 

పండిన కాయలకు ఈగల బెడద ఎక్కువ. వానాకాలం 
మరీ ఎక్కువ. పురుగు తినిన పండ్లను ఏరి తగల బెట్టా 
లి. పొలుసు పురుగు సోకవచ్చు. నివారణకు ఫిష్‌ ఆయి 
ల్‌, రోసిన్‌ సబ్బు కలిపిన మిశ్రమం వాడాలి. ఏడున్నర 
కిలోల మిశ్రమం నాలుగయిదు లీటర్ల నీటిలో కలిపి పిచి 
కారి చేయాలి. ఇలా వారానికి ఒకసారి, మూడు సార్లు 
చేయాలి. చెట్ల కొమ్మలు ఎండి చనిపోవచ్చు. ఇటువం 
టి కొమ్మలు కత్తిరించి కాల్చాలి. 

జామలో లక్నో-49, సఫేదా, తెల్ల జామ రకాలు మేలై 
నవి. 

మూడు సంవత్సరాల వరకు ఎకరాకు సాగుఖర్చు 4 
వేల రూపాయలు. ఆదాయం 5 వేలు. తదుపరి 5 సంవ 
తరాల వరకు ఖర్చు 6 వేల రూపాయలు అవుతుంది. 
అదాయం 12 వేలు వస్తుంది. ఐదు సంవత్సరాల తరు 
వాత ఎకరాకు సాలీనా సాగు ఖర్చు 7 వేలు. ఆదాయం 
20 వేల రూపాయలు పొందవచ్చు. 


16 


సపోటా 


పాల సపోటా ప్రసిద్ధి గాంచినది. ఇది గుడ్డు ఆకారంలో 
ఉంటుంది. కికెట్‌ బాల్‌ ద్వార పూడి రకాలు పెద్దగా 
ఉంటాయి. 

సపోటాకు ఒండ్రు మట్టి నెల మంచిది. మధ్య తరహా 
భూములు కూడ అనుకూలమైనవి. అంట్లు నాటి దీనిని 
సాగు చేస్తారు. వర్షాలు కురిసే చోట వర్షాలు ఆగిపోగానే 
ఎరువులు వేయాలి. సంవత్సరం వయసు మొక్కకు 50 
పౌండ్ల పశువుల ఎరువు వేయాలి. ఒక పౌండు అముదం 
పిండి కూడా వేయాలి. 

నాటిన రెండు మూడు సంవత్సరాలకు సపోటా చెట్టు 
కాపుకు వస్తుంది. ఎడవ సంవత్సరం నుండి మంచి దిగు 
బడి ఉంటుంది. దిగుబడి చెట్టుకు రెండు వేల నుండి 
మూడు వేలు పండ్లు రాగలవు. 

దీనికి ఆకు నల్లి, పిండి నల్లి, చడలు రావచ్చు. ఇందుకు 
40 శాతం నికోటిన్‌ సల్పేట్‌ నిటిలో కరిగే డి.డి.టి.ని 
కలిపి బచికారి చేస్తే మంచిది. కాండం తొలిచే పురుగు 
ఆశింపవచ్చు. తొలిచిన రంధ్రాలలో కిరోసిన్‌ వేసి మూసి 
వేయాలి. పెటోల్‌ వేసి కూడ మూసివేయవచ్చు. సపోటా 
తోటలో కాయ గూరలు వేయవచ్చు. పప్పు ధ్యాన్యాలు 
పండించవచ్చు. ఈ విధంగా కూడా సాగుదారులు 


17 


ఆదాయం పొందుతారు. దిని ఆదాయం సంవత్సరాలు 
గడిచిన కొలదీ మారుతుంది. మొదటి సంవత్సరానికి 
ఎకరాకు 5 వేలు. ఎడు సంవత్సరాల తరువాత 15 వేల 
నుండి 18 వేల రూపాయలు సంవత్సర ఆదాయం పొందే 
అవకాశం ఉంది. 


అరటి 


అరటి సాగుకు తగినంత నీరు కావాలి. ఒండ్రు మట్టి 
నేలలు కావాలి. అరటి పండ్లు అనేక రకాలు ఉన్నాయి. 

కర్పూర చ[కకేళి, అమృతపాణి, తెల్ల చక్రకేళి, పాటి 
పచ్చ అరటి బూడిద బొంత పేర్కొన దగినఎఐ. 

కర్పూర చకక్రకేళి, పెద్ద పచ్చ అరటి 12 నుండి 13 
'మాసాలలో పంటకు వసాయి. అమృతపాణి 14 నుండి 
15 నెలలో పంటకు రావచ్చు. తెల్ల చకకేళి 14 నుండి 
14 నెలల్లో పంటకు వస్తుంది. కూర రకాలు ఎనుగు బొంత, 
బూడిద బొంత కూడ 13 లేక 14 నెలల్లో పంటకు వస్తా 
యి. అరటి గెలలతో పాటు, ఆకుల అమ్మకం వలన 
ఆదాయం వస్తుంది. 

కర్పూర చక్రకేళి పెద్దదిగా ఉంటుంది. 10 నుండి 
15 కిలోల బరువుంటుంది. తెల్ల చక్రకేళి గెల 6 నుండి 
10 కిలోలు ఉంటుంది. పెద్ద పచ్చ అరటి గెల బరువు 


18 


15 నుండి 20 కిలోలు ఉంటుంది. 

మొదట రెండు - మూడు నెలల వయసు గల పల 
కను నాటాలి. ముందు 18 లీటర్ల నీటిలో బి. హెచ్‌.సి 
50 శాతం మందును కలిపిన (దవంలో పిలకలను 
ము౦చాలి. అలా ముంచిన తరువాత వాటిని నాటాలి. 
పొడుగూ రకాలను రెండు మీటర్లు ఎడంగా నాటాలి. కురచ 
రకాలను 1.7 మీటర్లు ఎడంగా నాటాలి. కురచ రకాలను 
1.7 మీటర్లు ఎడంగా నాటాలి. 

అరటికి మొక్కపురుగు, గొంగళి పురగు, రెక్కల నల్లి 
బడదరావచ్చు. నివారణకు 'డైయితోమేట్‌:” 'మలాథయాన్‌” 





50 శాతం మందులు వాడాలి. ఈ మందులు నీటితో 
కలిపి పిచికారి చేయాలి. అప్పుడప్పుడు నిపుణుల సల 
హాలు తీసుకుంటే మంచిది. 

అరటి సాగుకు ఎకరాకు పది హెను వేల రూపాయలు 
పెట్టుబడి పెట్టాలి. ముప్పయి వేలు అదాయం ఉంటుంది. 


బొవా ఎయి 


మన దేశంలో అంతటా బొప్పాయి సాగు చేస్తారు. బొప్పా 
యిలో మంచి విటమిన్లు ఉంటాయి. కడుపు సంబంధమైన 
అనేక రోగాలను బొప్పాయి పోగొడుతుంది. అనేక 
మందుల్లో దీనిని వాడతారు. 

బొప్పాయిలో మధుబిందు, వాషింగ్టన్‌, పెరడెనియా, 
సోలో రకాలు ఉన్నాయి. ఇంకా అనేక రకాలు ఉన్నాయి. 

ముందుగా నారు పోసారు. కొత్తగా తీసిన విత్తనాలు 
బాగా మొలకెత్తుతాయి. 15 లేక 20 రోజులలో ఇవి 
మొలకెత్తుతాయి. ఎకరాకు 100 నుంచ 120 (గాముల 
విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను సెరపాస్‌, ఆగోసా 
స్‌, థైరామ్‌లలో కలిపితే తెగుళ్ళు రావు. 

ఎటు చూసినా 45 సెంటీమీటర్ల గుంతలు తీసి మొక్క 
లను నాటాలి. మొక్కలను సాయంత్రం పూట నాటటం 
మంచిది. ఇందు వలన మొక్కలు బాగా నిలదొటా 


20 


క్కుకుంటాయి. (పతి 10 లేక 20 ఆడ మొక్కలకు ఒక 
మగ మొక్కను నాటాలి. 10 నుండి 15 మాసాలలో 
కాపు వస్తుంది. మూడు సంవత్సరాల తరువాత తిరిగి 
నాటవచ్చు. ఒక చెట్టు 3 సంవత్సరాలలో 75 నుండి 
150 పండ్లు ఇస్తుంది. 

ఎదిగిన ఆరు నెలలకు ఒకసారి (పతి చెట్టుకు పశు 
వుల ఎరువు 40 నుండి 50 కిలోలు వేయాలి. అరకిలో 
సల్పేట్‌ అఫ్‌ పొటాష్‌ను కూడా వేయాలి. తరువాత నీరు 
పెట్టాలి. 

బొవ్చొాయి. మొక్కలను నాటిన తరువాత ఖాలీ స్థలం 
ఉంటుంది. కాళీ స్తలంలో కూరగాయలు వేయవచ్చు. 
ఈ వధంగా కూడా ఆదాయం పొందవచ్చు. 

చెట్టు కాండంలో కుళ్లు రోగం రావచ్చు. చెట్టు మొదట 
నిరు నిలవకుండా చూడాలి. తెగులు తగిలిన చెట్లను 
తీసి వేసి కాల్చాలి. ఆకుమచ్చకు డైథియో కార్చమేట్‌ 
పిచికారి చేయాలి. ఆకు ముడత నివాణకు 0.1 శాతం 
మలాథియాన్‌ పిచికారి చేయాలి. మెటాసిస్టాక్స్‌ కూడా 
పిచికారి చేయవచ్చు. పక్షి కన్ను తెగులు నివారణకు. 
బైటాక్స్‌ 0.2 మిశ్రమం పిచికారి చేయాలి. ఎర లక్క 
పురుగు సోకితే 0.1 శాతం కెల్‌ థేస్‌ పిచికారి చేయవ 
చ్చు. ఇది కాక అకార్‌ 338 లక అకారిసెడ్‌ గాని పిచి 
కారి చేయాలి. 

21 


బొప్పాయి నాగుకు ఖర్చు మొదటి సంవత్సరమే 
ఎక్కువ తరువాత తక్కువ. పదివేల రూపాయలు ఖర్చు 
దాటుతుంది. బొప్పాయి కాయల నుండి పాలు తీస్తే 
ఆదాయం పెరుగుతుంది. మ్మిశమ పంటలు వేసి కూడా 
లాభం పొందుతారు. 3 సంవత్సరాలలో ఖర్చులు పోగా 
ఒక లక్ష రూపాయలు లాభం వస్తుంది. 


ద్రాక్ష 


(దాక్షను పందిళ్ళ పె, తీగలపె పెంచుతారు. దాక్షలో 
అనేక రకాలు ఉన్నాయి. అనాబ్‌షాహి రకం విపరీతంగా 
కాస్తుంది. అర్కవతి, అర్కకంచన్‌, అర్కశ్యాం రకాలు 
కూడ ఉన్నాయి. విటి తీగ బాగా పెరుగుతుంది. పండ్లు 
గుత్తులుగా కానాయి. 

అర్కువతి రకం గుత్తికి ౨౦౦ (గా. పండ్లు కాసాయి. 
అర్కకంచన్‌ రకం పండ్లు గెల 700 (గా. బరువు తూగు 
తుంది. దీని పండ్లు పెద్దవిగా కోలగా ఉంటాయి. బంగారం 
రంగులో ఉంటాయి. 

అర్కహంస రకం మరొకటి ఉంది. దీనిలో పంచ 
దార శాతం ఎక్కువ. 

ఎకరాకు పెట్టుబడి 20 వేల రూపాయలు అవసరం. 
ఆదాయం 40 వెలు ఉంటుంది. 


22 


సుగంధ ద్రవ్యాలు - ఇతరాలు 


ఉల్లగడ్డలు, అల్లం, పసులు పంటలు వేసి ఆదాయం 
పొందుతున్నారు. ధనియాలు, మెంతులు, జీలక(ర, వాము 
కూడ సాగుచేస్తున్నారు. విటి సాగు గురించి తెలుసు 
కుందాం. 


ఉలిగడలు 


గా ఆ 


ఏటిలో బళ్ళారి, పెద్దపల్లి, రాయదుర్గ, బాంబేవైట్‌, వాసి 
కరోడ్‌, యాదగిరి రకాలు మంచివి. 

ఎరు సీఅవని సారవంతమైన నేలలు ఉలికి అనుకూ 
లంగా ఉంటాయి. నేరుగా ఉల్లిగడ్డలు నాటుతారు, పెంచిన 
నారు మెక్కలను కూడ నాటుతారు. జనవరి ఆఖరు లేక 
ఫబవరి మొదటి వారంలో నాటుకోవాలి. మె నెలలో 
పంట తిసారు. నాలుగు నెలల్లో పంట [తవ్వకానికి వస్తుంది. 

మే, సెప్టెంబర్‌, నవంబర్‌ నెలల్లో కూడ నాటుతూ 
ఉంటారు. ఉల్లిగడ్డలు దాదాపు అందరూ వాడతారు. ఏటికి 
ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఉల్లికి ఆకుపచ్చ తెగులు 
రావచ్చు. నివారణకు డైతేస్‌ - యం - 45 మందు 
వాడాలి. ఈ మందు 2.5 (గాం ఒక లిటరు నీటిలో కలిపి 
పిచికారి చేయాలి. నారు కుళ్ళు తెగులు రాకుండా వెట్ట 


23 


బుల్‌ సెరిసాల్‌ మందు వాడాలి. ఈ మందు లీటరు నీటికి 
ఒక (గాము కలిపి పిచికారి చేయాలి. 

సాగు ఖర్చు కరానికి 12 వేల రూపాయలు, ఆదా 
యము 25 వేలు పొంద వచ్చు. 


అలం 
ధా 


అల్లంలో సిద్దిపేట, తుని, నర్సీపట్నం. 'రయోడి జెనిరో” 
రకాలు ఉన్నాయి. అల్లం నుండి శొంటి తయారు చేస్తా 
రు. మురుగు నిరు నిలవని నేలలు దీనికి అనుకూలము. 

1.2 మీ 1.8 మీ గల మళ్ళను తయారు చేయాలి. 
నిటిని పెట్టటానికి బోదెలు ఎర్పాటు చేయాలి. బోదెలు 
20 నుండి 25 సెంటీ మీటర్లులోతు ఉండాలి. 

మొలకెత్తిన దుంపలను 10-15 (గా. బరువుండున 
ట్లులు ముక్కలుగా చేసి విత్తనంగా ఉపయోగించాలి. 
ముందుగా దుంపలను 0.25 శాతం వెట్టబుల్‌ సెరసాస్‌ 
మందు |[దావణంలో అరగంట ఉంచాలి. తరువాత విత్త 
నంగా నాటాలి. అల్లం పెరు వేసిన పొలం చుట్టూ గట్ల 
మిద ఆముదం విత్తనాలు విత్తాలి. ఇందు వలన పంటకు 
కావలసిన నీడ దొరుకుతుంది. 

నేల, వాతావరణం బట్టి నిరు కట్టాలి. ఎప్రిల్‌ ఆఖరు 
నుంచి మే రెండవ వారం లోపల నాటటం మంచిది. 


24 


అలస్యం అయితే దిగిబడు తగ్గుతుంది. 

దుంప కుళ్లు, ఈగ రాకుండా మురుగు నీరు పోయే 
వసతి అవసరము. 

పెట్టుబడి ఎకరాకు 10 వెల రూపాయలకు పెగా కావాలి. 
అదాయం 20 వేలకు పపెగా వస్తుంది. 


పసుపు 


ఇది తొమ్మిది నేలల పంట. దీనికి గరప నేలలు మంచి 
వి. పసుపు మొక్కలను మే, జూన్‌, జూలై నెలల్లో నాటు 
తారు. దుంపలు ఊరునప్పుడు ఎక్కువ తడులు అవస 
రం. 

ఇందులో కసూరి రకం మే, నెల రెండవ పక్షంలో 
నాటాలి. కేసరి రకాన్ని జూన్‌ నెల మొదటి పక్షంలో 
నాటాలి. పసుపులో మైదుకూరు, టెకూరి పేట, దుగ్గి 
రాల, ఆర్మూర్‌, కెసరి, కసూరి రకాలు ఉన్నవి. 

మొవ్వు కుళ్లు, దుంపకుళ్లు రాకుండా విత్తనంగా వాడే 
పసుపు దుంపలను అగలాల్‌ ద్రావణంలో నాన బెట్టాలి. 
తరువాత నీడలో ఆరబెట్టి ఆ పన వాటాలి. 

దీని సాగుకు ఎకరాకు 15 వేల రూపాయలు అవస 
రం. ఆధాయం 25 వేల వరకు వస్తుంది. 


25 


దనియాలు 


ధనియాలను అక్టోబర్‌ 15 నుండి నవంబర్‌ 15 వరకు 
విత్తవచ్చు. 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. యం. 
యస్‌-1 : సి. యస్‌-4 రకాలు 100 నుండి 110 రోజుల్లో 
పంటకు వసాయి. సి. యస్‌-6 రకం 80 నుండి 85 
రోజుల్లో పంటకు రాగలదు. 

నేలను కొరుతో చదును చేసి విత్తనం ఎద పెట్టాలి. 
ధనియాలను కందితో మిశమ పంటగా వేయవచ్చు. దిగు 
బడి సి.యస్‌-4 రకం ధనియాలు హెక్టారుకు 1700 కి. 
(గా. వరకు రాగలదు. మిగతా రకాల దిగిబడి 900 నుండి 
1260 కి.గా. వరకు ఉంటుంది. 

30 నుండి 45 రోజుల్లో ఒకసారి కలుపు తియాలి. 
నత్రజని, భాస్వరం పొటాష్‌ ఇచ్చే ఎరువులను వేయాలి. 
లద్దెపురుగును, పేను బంకను, ఎరనల్లిని అరికట్టే మందులు 
తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి పురుగు మందులు 
వాడాలి. బూడిద తెగులు రాకుండా 2.5 కిలోల గంధ 
కపు పొడిని వాడాలి. పూత ఆరంభ దశలో ఒక సారీ 
ఇలా చేయాలి. తరువాత 15 లేక 20 రోజులకు మరొక 
సారి గంధకపు పొడిని వాడాలి. 

ధనియాల సాగుకు, 4 వేల రూపాయలు పెట్టుబడి 
అవసరం. ఆదాయం 9 వేల వరకు ఉంటుంది. 


26 





జీల కర 


దీనిని జీరా అని కూడా అంటారు. దీని విత్తనాలు సువా 
సనగా ఉంటాయి. విత్తనం గొర్రుతో ఎద పెట్టటాలి. మూడు, 
వాలుగు రోజుల్లో మొలక బయటకు రాగలదు. ఇది వర్షా 
ధారం పంట. దొడ్డు రకం ఎత్తనం మంచిది. నాగుకు 
“నీరు నిలవని ఒండు నేలలు కావాలి. చల్లని పొడి వాతా 
“వరణం అవసరం. పంట కాలం రకాలను బట్టి ఉంటుం 
ది. 90 నుండి 110 రోజుల్లో పంట వస్తుంది. విత్తనం 
ఒక శాతం మోర్కురియల్‌ పంగిమైడ్‌తో శుద్ది చేసి నాటాలి. 

హాక్టారుకు 8 నుండి 10 క్వింటాళ్ళు దిగుబడి పొంద 
వచ్చు. జీలకర్రకు ఎరువుల అవసరం పెద్దగా ఉండ 
దు. అయినా పాస్పరస్‌ ఎరువు విత్తుటకు ముందువేయాలి. 

బూడిద తెగులు, ఆకు మాడు తెగులు, ఎండ తెగులు 
రాకుండా చూడాలి. వీటి నివారణకు డెమకక్రాస్‌, కలాక్సి 
స్‌, ఆ(గోసాస్‌ మందులు; ఇంకా చాల మందులు ఉన్నా 
యి. ఎప్పుడు ఎది అవసరమో తెలుసుకొని వాడాలి. 
ఎకరాకు 7 నుండి 8 వేలు రూపాయలు పెట్టుబడి కావా 
లి. 15 వేల రూపాయల ఆదాయం పొందవచ్చు. 


మెంతులు 


ఏటిలో లాం సెలక్షన్‌ నెం.1! రకం ఉంది. ఇది అధిక 
28 


దిగుబడి యిస్తుంది. పంటకాలము 70 నుండి 80 రోజు 
లు. విత్తనం గొర్రుతో ఎదపెట్టాలి. మూడు, నాలుగు రోజు 
లకు మొలక జయటికి రాగలదు. ఇది వర్షాధారపు పంట. 
నల్ల రేగడి నేలకు నిరు పెట్టి అవసరం లేదు. వర్షాధా 
రంగా పండించవచ్చు. పెక్టారుకు 700 కిలోలు దిగు 
బడి వస్తుంది. 

ఆకులను తినే పురుగులను అరికట్టాలి. ఇందుకు 0.05 
శాతం నువక్రాస్‌ పిచికారి చేయాలి. 0.07 ఎకలాక్స్‌ 
కూడా బాగా పని చేస్తుంది. ఎదో ఒక మందు 10 లేక 
15 రోజులకొక సారి పిచికారి చేయాలి. బూడిద తెగులు 
వస్తే హెక్టారుకు 25 కిలోల గంధకపు పొడిని చల్లాలి. 

ఎకరాకు 6 వేల రూపాయల పెట్టుబడి కావాలి. 
ఆదాయం సుమారు 15 వేలు పొందవచ్చు. 


వాము 


వాములో లాం సెలక్షన్‌ నెం.1 రకం మేలెనది. ఇది 80 
సెం.మీ. వరకు ఎత్తు పెరుగుతుంది. పంట కాలం 135 
రోజులు. లాం సెలక్షన్‌ నెంబరు 2 రకం 70 సెం.మి. 
దాదాపు ఎత్తు పెరుగుతుంది. పంట కాలం 160 రోజులు. 

బత్తనం గొర్రుతో ఎక్కువ లోతున పడకుండా ఎద 
పెట్టాలి. ఇది వర్షాధారంప పరిగె పంట: నిరు పెర్టె 


29 


అవసరం ఉండదు. వాము నుండి మెంతాల్‌ బెషధం 
తయారు చేస్తారు. 

ఆకు తినే పురుగులను అరికట్టటానికి 0.05 శాతం 
నువక్రాన్‌ పిచికారి చేయాలి. బూడిద తెగులు వస్తే 0.5 
శాతం సల్పెక్సు పిచికారి చేయాలి. 1 లేక 2 సార్లు 
పిచికారి చేస్తే సరిపోతుంది. హెక్టారుకు 15 కిలోల లెక్కన 
గంధకం పొడి చల్లినా సరిపోగలదు. ఇందు వలన ద్నుగ్రుబడి 
పెరిగే అవకాసం ఉంది. 

వాము సాగుకు ఎకరానికి పెట్టుబడి 3 వేల రూపా 
యలు కావాలి. ఆదాయం 10 వేలల వరకు ఉంటుంది. 

మనం కూరగాయలు, పండ్లు, సుగంధ (దావ్యాలు 
గురించి తెలుసుకున్నాం. వాటిలో ఎది అనుకూలమో 
దానిని సాగు చేసుకుని లాభాలు వొందవచ్చు. ఎదయినా 
ఒకరకం పంట సాగు ఖర్చులు కొందరు భరింపలేక పో 
వచ్చు. వారు ఎంపిక చేసుకున్న పంటను తక్కువ భూమిలో 
సాగుచేసుకోవాలి. సాగులో మెలుకువలు బాగా తెలుసు 
కోవాలి. జాగత్తలు పాటించాలి. అపుడే రావలసిన 
ఆదాయం పూర్తిగా చేతికందుతుంది. 


Lasertypeset af UNIQUE Graphics. 2/3 Old Rajinder Nagar. New Delhi - 60 
and printed at Shapgun Oflset. Mohammadpur. New Delhi - 29 


